అరవంతమెన అద్భుత జీవత లక్ష్యం కోసం 
యా యా 


పతంజలి యోగసూత్రాలు 


(అష్టాంగయోగము లఘు అర్థ వివరణ) 


సంకలన కర్త : 
జి. మురళీకృష్ణ, M.Sc. Yoga 


ప్రకాశకులు : 
ఆదిత్య యోగ రిసెర్చ్‌ సెంటర్‌ 
యోగసదన్‌ - కర్నూలు - 518 003 


సూచిక 


ప్రథమ అధ్యాయము - సమాధి పాదం 


1-4 

5-4 

12-16 
17-18 
19-23 
24-28 
29-34 
35-39 
40-47 
48-51 


యోగసూత్రాలు మొత్తం - 51 
సమాధి లక్ష్యము 

అంతఃకరణ రూపాలు 

వృత్తులను నిరోధించు పద్ధతులు 

సమాధి రకాలు 

సమాధి చేరుకోవడానికి సోపానాలు 
అత్యున్నత ఆత్మ విశ్లేషణ 

అంతఃకరణమును నిరోధించుటకు గల అడ్డంకులు 
స్థిరత్వాన్ని సాధించడము 

అత్యుత్తమ సమాధి పొందడము 


సమాధి స్థితి అవగాహన 


11 


ద్వితీయ అధ్యాయము - సాధన పాదం 


1-11 
12-14 
15 

16 
17-24 
25 
26-27 
28-29 
30-31 
32 
33-45 


46-48 
49-52 
53-555 


యోగసూత్రాలు మొత్తం - 55 


అడ్డంకులను అదిగమించు విషయాలు 
కర్మయొక్క పాత్ర 

త్రికాలాల్లో ఎల్లపుడు నిరోధించలేని దుఃఖము 
తప్పించుకోవడానికి మార్గము 

దుఃఖములకు కారణములు 

తప్పించుకొను స్థితి 

తప్పించుకొనుటకు గుర్తించదగ్గ మార్గాలు 
యోగాన్ని చేరుకొనుటకు అష్టాంగ మార్గము 
పాటించవలసిన 5 యమములు 
పాటించవలసిన ఐదు నియమములు 


యమ నియమాలు పాటించడం వల్ల కలిగే 
ఫలితాలు 


ఆసనములు సాధించు విధానము 
ప్రాణాయామము సాధించు విధానము 
ఇంద్రియాలను ఉపసంహరించడము - 
ప్రత్యాహార దశ 


12 


తృతీయ అధ్యాయము - విభూతి పాదము 
యోగసూత్రాలు మొత్తం 56 
ధారణను స్థిరీకరించడము 
ఏకాగ్రత లేక ధ్యానము 
సమాధి స్థితి 


b ౬0 ఏ0 EH 


ధారణ - ధ్వాన - సమాధి స్థితుల కలయిక 
సంయమ స్థి 


5-10 నిర్భీజ సమాధి పరివర్తన మార్గము 
11-15 పదార్థ ఉత్పరివర్తనాలు 
16-52 అతీంద్రియ శక్తులు వివిధ పదార్థాల మీద సంమయ 
స్థితిని ఉంచడంలో అడ్డంకులను తొలగించుట 
58-56 సమాధి యందు ఉన్నత స్థితి అయిన 
కైవల్య స్థితి పొందడము 


13 


చతుర్ధ అధ్యాయము - కైవల్య పాదము 
యోగసూత్రాలు మొత్తం - 84 
1-18 పదార్థాలు మరియు ఉపచేతనావస్థ 
14-23 ప్రధానమైన భావవాదం 
24-34 నిర్జీజ సమాధి మరియు కైవల్యము పొందడము. 
విరాళాల కొరకు బ్యాంకు వివరాలు 


బిబిలోగ్రఫి 
ఆదిత్యయోగ రిసెర్చ్‌సెంటర్‌ అడ్రసుమ్యాప్‌ 


14 


చతుర్ధ అధ్యాయము - కైవల్య పాదము 
యోగసూతాలు మొత్తం - 34 
1-183 పదార్థాలు మరియు ఉపచేతనావస్థ 
14-23 (ప్రధానమైన భావవాదం 
24-34 నిర్జీజ సమాధి మరియు కైవల్యము పొందడము. 
విరాళాల కొరకు బ్యాంకు వివరాలు 
బిబిలోగ్రఫి 
ఆదిత్యయోగ రిసెర్చ్‌సెంటర్‌ అడ్రసుమ్యాప్‌ 


15 


1. సమాధి పాదము 
(యోగ మరియు యోగ లక్ష్యాలు) 
యోగ సూత్రాలు మొత్తం - 51 

అథ యోగానుశాసనమ్‌ 
యోగము అనే శాస్త్రము మొదలు పెట్టబడుతున్నది. 
యోగః శ్చిత్తవృత్తి నిరోధః 
అంతఃకరణ ప్రవృత్తులను నిరోధించుటయే యోగ 
తదా ద్రష్టుః స్వరూపే-వస్థానమ్‌ 
అలా ప్రవృత్తి నిరోధము జరిగినపుడు ఆత్మ తన 
నిజస్వరూపము పొందును. 
వృత్తి సారూప్య మితరత్ర 
యోగావస్థలో లేని ఆత్మ వృత్తుల యొక్క స్వరూపాన్ని 
పొందును. 
వృత్తయః పంచతయ్యః క్లిష్టా-క్లిష్టాః 
చిత్తవృత్తులు ఐదు విధాలు, అవి క్లిష్టములు, అక్షిష్టములు 
ప్రమాణ - విపర్యయ - వికల్ప - నిద్రా - సృృతయః 
చిత్త వృత్తుల ఐదు రకాలు ప్రమాణము, విపర్యము, 
వికల్పము, నిద్ర, స్మృతి 
ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని 
ఇంద్రియాలతో ప్రత్యక్షంగా అనుభవం ప్రత్యక్ష ప్రత్యక్ష 


16 


10. 


11. 


12. 


13. 


అనుభవ మూలంగా వస్తువును ఊహించు వృత్తి 
అనుమాన యోగదశలో వెలువడిన విషయాలు 
ఆగమాలు, ఇవి. ౩ ప్రమాణ వృత్తులు 
విపర్యయో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టమ్‌. 
విపర్యము అనగా లేని వస్తువు యొక్క ఆకృతి లాగ ఆ 
వస్తువు ఉన్నదని భ్రమించడము 
శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పః 
ఒక శబ్దాన్ని వింటూ, ఆ శబ్బానికికారణమైన వస్తువు 
అక్కడ లేనప్పటికీ ఉందన్న నిర్ధారణకు రావడము. 
అభావ ప్రత్యయాలంబనా తమో వృత్తిర్నిద్రా. 
జాగృత స్థితి మరియు స్వప్న స్థితి లేని జ్ఞానము నిద్ర 
వృత్తి. యోగులు ఈ స్థితి పొందరాదు. 
అనుభూత విషయా సంప్రమోషః సృృతిః 
ప్రమాణ వృత్తిచే అనుభవించిన విషయాలు జ్ఞాపకము 
వచ్చుటయే సతి 
అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః 
సాధనతోను, వైరాగ్యభావంతోను చిత్త వృత్తులను 
నిరోధించుట 
తత్ర స్థితౌ యత్నో-భ్యాసః 
చిత్తము నందు ఏకాగ్రత కుదుర్చుకొనుటకు చేయు 
సాధనే అభ్యాసము 

17 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


సతు దీర్ధకాల నైరంతర్య సత్మారాదరా సేవితో దృఢభూమిః 
ఈ అభ్యాసము లక్ష్యము చేరు వరకు దీర్భ కాలము 
నిల్చుకొన్నపుడు దృడ అవస్థ పొందుతారు. 
దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యమ్‌. 
ఇంద్రియముల ద్వారా తెలుసుకున్న విషయముల పట్ల 
ఆశలేని స్వంతమైన స్వాధీనాత్మక చిత్త అనుభూతినే 
వైరాగ్యము అంటారు. 

తత్పరం పురుష ఖ్యాతేర్లుణ వైతృష్ణ్రమ్‌ 

సత్వ, రజస్‌, తమో గుణత్రయం నందు ఆశ 
వదులుకోవడం వైరాగ్యము కంటె మిన్న 

వితర్మ విచారానందాస్మితానురూపా గమాత్‌ సంప్రజ్ఞాతః 
స్తూల భూతములను లక్ష్యాలుగా ఉంచుకొని పొందు 
నోలుగు విధాల సవీజసమాధి స్థితియే సంప్రజ్ఞాత సమాధి 
విరామ ప్రత్యయాభ్యాస పూర్వః సంస్కారశేషో-న్యః 
అభ్యాసంతో సూక్ష్మవిషయమైన నిర్బీజ సమాధియే 
అతీంద్రియ జ్ఞానావస్థ అయిన అసంప్రజ్ఞాత సమాధి. 
భవ ప్రత్యయో విదేహ - ప్రకృతిలయానామ్‌ 


తీవ్ర వైరాగ్యము అవలంబించకుండా సిద్ధశక్తులు 
పొందిన వారు దేవతలయి మళ్ళీ జన్మలు పొందుతారు. 


18 


20, 


21. 


22, 


28. 


24. 


25. 


26. 


శ్రద్దా - వీర్య - స్మృతి - సమాధి - ప్రజ్ఞా - పూర్వక మితరేషామ్‌ 


నిజమైన లక్ష్యసాధకులు శరీర వ్యామోహాలు బ్రాంతి 
లేకుండా ఏకాగ్రతతో కైవల్య సాధన కలిగిఉంటారు. 


తీవ్ర సంవేగానామాసన్నః 


అకుంటిత దీక్షతో సాధన ఎంత వేగం చేస్తే అంత 
త్వరగా ఫలితం లభించును. 


మృదు మధ్యాధిమాత్రత్వాత్తతో -పి విశేషః 


యోగుల రకాలు మమకారము, సామాన్యము, ఏకాగ్రత 
దశల వారీగా చివరకు సిద్ధి పొందుతారు. 


ఈశ్వర ప్రణిధానాద్వా 


శరీరంచే గాని, ధ్యానముతో గాని లభించే కర్మ ఫలితాన్ని 
ఈశ్వరునికి అర్చించడం వలన యోగము కల్లును. 


క్లేశ కర్మ విపాకాశయై రపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః 


ఈశ్వరుడు అంటే చిత్త విచారము, కర్మ, కర్మఫలము, 
మమకారములచే బాధింపబడని వాడు, వాటిపై 
వ్యామోహము లేని నిర్వికార చైతన్య పురుషుడు 


తత్ర నిరతిశయం సర్వజ్ఞబీజమ్‌ 


ఈశ్వరుని యందు మొలకెత్తని విత్తనమందు ఉన్న 
మహావృక్షము వంటి అనంత జ్ఞానముండును. 


స యేషః పూర్వేషామపి గురుః కాలేనాన వచ్చేదాత్‌ 
19 


27. 


28. 


29. 


30. 


31. 


ఈశ్వరుడు భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలకు 
అతీయుతుడైన సర్వజీవులకు గురువు. 

తస్య వాచకః (ప్రణవః 

ఆ ఈశ్వరునికి ఓంకారము అను పేరు కల్లి ఉన్నది. 
తజ్జపస్తదర్థ భావనమ్‌ 

ఈ ఓంకారమును జపించుటను ఉపాసన అంటారు. 
తతః ప్రత్యక్చేతనాధిగమో-ప్యంతరాయాభావశ్చ. 
ఈశ్వర స్వరూపమగు ప్రణవ ధ్యానము వలన 
విఘ్నములన్నీ తొలగిపోయి జ్ఞానము సిద్ధించును. 
వ్యాధి - స్యాన - సంశయ -ప్రమాదాలస్యావిరతి - 
భ్రాంతి దర్శనాలబ్ద - భూమికత్వానవస్థితత్వాని 
చిత్తవిక్షేపాస్తే-నరాయాః 

వ్యాధుల వలన, మనసు సరిగా పనిచేయక, 
సంశయాలు ఏర్పడి నిరుత్సాహము కలిగి, ధైర్యము 
తొలగిపోయి, ప్రమాదాల వలన అలసట, సోమరితనం 
నియమబంగభ్రాంతి కల్లను ఈ 9 విషయాలు 
యోగానికి అంతరాయాలు. 

దుఃఖ - దౌర్మనస్యాంగమేజయత్వ - శ్వాస ప్రశ్వాసా 
విక్లేపసహభువః 

చిత్త సంక్షోభము, చిత్రము నిల్మడ కోల్పోవడం, శరీరం 
వణకడం, శ్వాస, ప్రశ్వాసలు అంతరాయం కల్లడము. 


20 


32. 


33. 


34. 


35. 


36. 


తత్రృతి షేధార్థమేక తత్వాభ్యాసః 


ఇలా పైన తెల్పిన విక్షేపములను తొలగించుటకు గల 
అనేక మార్గాల్లో కేవలం ఒక్కటి ఎంచుకొని ఏకాగ్రతతో 
సాధన చేస్తే ఆ చిత్తవిక్షేపాలు తొలగును. 


మైత్రీ కరుణాముదితో పేక్షాణాం సుఖదుఃఖ పుణ్యాపుణ్య 
విషయాణాం భావనా తల్చిత్త ప్రసాదనమ్‌ 
సుఖానుభవం ఉన్నవారితో స్నేహము, దుఃఖ అనుభవం 
ఉన్న వారియందు దయ, పుణ్యాత్ములను చూసి 
సంతోషము, పాపాత్ములయందు ఉదాసీనత కల్లి 
ఉన్నపుడు సాధకుల చిత్తము శాంతమగును, ప్రసన్నత 
కుదురును. 
ప్రచ్చర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య. 
రేచక, కుంభక, పూరకాలు అను ప్రాణాయామం వలన 
చిత్తస్టైర్యం కల్లును. 

వ్‌ సె 
విషయవతీ వా ప్రవృత్తిరుత్సన్నా మనసః స్థితి నిబంధినీ 
చిత్తమును ముక్కుకొనయందు నిల్పిన దివ్యగంధ 
పరిమళాలు, నాలుక చివరనుంచిన దివ్యరుచులు, 
దవడయందు నిల్చిన దివ్యస్వరూప జ్ఞానము, నాలుక 
మధ్య నిలిచిన దివ్యస్పర్శ, నాలుక మందుభాగం నందు 


నిల్చిన దివ్యశబ్దము జ్ఞానము చేకూరి యోగము మీద 
నమ్మకము కుదిరి చిత్తస్టై్యము పెంపొందును. 


విశోకా వా జ్యోతిష్మతీ 


21 


37. 


38. 


39. 


40. 


41. 


శోకరహితమగు సాత్విక ప్రకాశము సందర్శనము వలన 
చిత్తస్టెర్యము కల్లును. 

త్త సె 
వీతరాగ విషయం వా చిత్తమ్‌ 
ఐహిక భోగములందు ఆసక్తి లేనపుడు చిత్తస్థెర్యం కల్లి 
అసంప్రజ్ఞాత సమాధికి అర్హమగు సాధన జరుగును. 
స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా 
నిద్రయందు కలుగు కలల్లో పొందు అనుభూతి వల్ల 
చిత్తస్టైర్యము పెంపొందును. 

ఎఫ్‌ 
యథాభిమత ధ్యానా ద్వా 
సద్విషయాల మీద ఉన్న అభిరుచి విషయము మీద 
ధ్యానము చేసిన, చిత్తము నిశ్చలమగును. 
పరమాణు పరమ మహత్త్వాంతో -స్య వశీకారః 
యోగసాధన చేత పరమాణువంతటి సూక్ష్మ విషయాలే 
గాక బ్రహ్మాోండమంతటి స్తూల విషయాలను కూడా 
ధ్యానం వలన సందర్శించగలరు. 
క్షీణ వృత్తే రభిజాత స్యేవ మణే రహీతృ 
గ్రహణ గ్రాహ్యేషు తత్‌స్థతదంజనతా సమాపత్తిః 
ఇంద్రియవృత్తులను క్షీణింపజేసిన యోగి. చిత్తమును 
ఏదియు వశపరచుకోలేదు. ఆత్మ ఏ విధమైన వికారము 
పొందక స్వచ్చమైన సరస్సువలె నిశ్చలంగా ఉండును 
అదే సమాధి. 


22 


42, 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


తత్ర శబ్దార్థజ్ఞాత వికల్సైః సంకీర్ణా సవితర్మా సమాపత్తిః 

శబ్దము, అర్ధము, జ్ఞానము, వికల్పము, అనువాని 

సంయోగమే 'సవితర్మ సమాధి. 

స్మృతి పరిశుద్దా స్వరూప శూన్యేవార్థమాత్ర నిర్భాసా నిర్వితర్మా 

ఒక స్వరూపాన్ని ధ్యానించుచుండగా దాని శబ్దార్థ 

జ్ఞానములు కూడా గుర్తులేకుండా అంతర్థానం అవడం 

నిర్వితర్మ సమాధి. 

ఏతయైవ సవిచారా నిర్విచారాచ సూక్ష్మ విషయా వ్యాఖ్యాతా 

రకమైన ధ్యానము హ్‌ గ్రహింపబడిన స్టూల 
షయముల అవధియే స సూక్ష్మ విషయాలు 

సూక్ష్మ విషయత్వం చాలింగ పర్యవసానమ్‌ 

విశిష్ట లింగము అయిన, అతి సూక్ష్మమగు అణువుల 

సమూహం, అవే పంచభూతములు. 

తా ఏవ సబీజః సమాధిః 

విత్తనము, మహావృక్షముల లాగున మళ్ళీ, మళ్ళీ, పు 

నశించే సమాధి సవీజసమాధి. 

నిర్విచార వైశారద్యే-ధ్యాత్మ ప్రసాదః 


ఇహలోక వ్యామోహము లేకుండా ఉన్నపుడు వారు 
నిర్మలమైన బుద్ధికి అలవాటుపడతారు. 


బుతంభరా తత్ర ప్రజ్ఞా 
బుద్ధికి నిర్మలత్వము ప్రాప్తించిన తర్వాత వికల్ప 
రహితమగు సాత్విక ప్రజ్ఞ కల్గును. 

23 


49. శృతానుమాన ప్రజ్ఞాభ్యామన్య విషయా విశేషార్థత్వాత్‌ 
అటువంటి ప్రజ్ఞవలన ఇంద్రియముల ద్వార కాకుండా 
శబ్దప్రమాణము వలన జనించు జ్ఞానము శ్రుతం 
కల్లును. 

50. తజ్జః సంస్మారో-న్య సంస్కార ప్రతిబంధీ 
దీనివలన కలిగే సంస్మారస్థితి పూర్వసంస్మారాలన్నింటిని 
తొలగించును. 

51. తస్యాపి నిరోధే సర్వ నిరోధాన్నిర్బీజః సమాధిః 
తర్వాత కలుగు సంస్మారరహిత స్థితియే నిర్జీజ సమాధి. 


24 


2. సాధన పాదము 
(యోగ మరియు యోగసాధన) 
యోగ సూత్రాలు మొత్తం - 55 
తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగః 
ఫలాపేక్ష లేని బుద్ధితో కర్మలు నిర్వహించడమే 
క్రియాయోగము. 


సమాధి - భావనార్థః క్లేశ - తనూకరణార్థశ్చ 
దుఃఖములు నాశనమయి సమాధి స్థితి పొందటానికి 
కియా యోగం ఉపయోగపబడును. 


అవిద్యాస్మితా - రాగ - ద్వేషాభినివేశాః క్లేశాః 
అజ్ఞానము, అహంకారము, సౌఖ్యము, విఘ్నములు 
నశింపజేయుటకు ఉదయించే ద్వేషము, సమస్త భోగములను 
అనుభవించాలన్న ఆశ అనునవి పంచ క్లేశాలు. 


అవిద్యాక్షేత్రముత్తరేషాం ప్రసుప్త - తను 

- విచ్చిన్నో దారాణామ్‌. 

క్లేశాలకు మూలమైన అవిద్యను దృఢ నిశ్చయంతో 
విడగొట్టడానికి దృష్టి పెట్టాలి. 


అనిత్యాశుచి దుఃఖానాత్మసు నిత్యశుచి సుఖాత్మ ఖ్యాతిరవిద్యా 
అశాశ్వతములైన వాటిని సత్యముగాను, దుఃఖకారకములను 
సుఖాలని, చిత్తమునే చైతన్యశక్తి అయిన ఆత్మ అని 
అజ్ఞానము వలన భావిస్తాము. 

25 


దృగ్ధర్భన శక్తో రేకాత్మ తేవాస్మితా 
అజ్ఞాన కారణము వలన అంతఃకరణ కల్పితాలయిన 
సుఖదుఃఖాలను కల్పించుకుంటున్నాము. 


సుఖానుశయీ రాగః 

సుఖమునకు హేతువు అంతఃకరణ కల్పితమైన రాగము. 
దుఃఖానుశయీ ద్వేషః 

దుఃఖాన్ని అనుసరించి ద్వేషముంటుంది. 

స్వరసవాహీ విదుషోపి తథారూఢో-భినివేశః 


ప్రాణంతోపాటు దాని నుంచి సంక్రమించిన అభినివేశ 
మాధుర్యము సర్వజీవులకు సమానంగా ఉంటుంది. 


10. తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః 


11. 


పూర్వజన్మ వాసనలు సూక్ష్మాతి సూక్ష్మరూపాల్లో ఉండి 
మన గుణాలలో ప్రతిఫలిస్తుంటాయి. ఇవన్నీ 
ఛేదించబడాలి. 

ధ్యానహే హయా స్తద్వృత్తయః 

ఈ సూక్ష్మ వాసనలను ధ్యానము అదిగమిస్తుంది. 


12. క్లేశమూలఃకర్మశయో దృష్టాదృష్ట జన్మవేదనీయః 


అవిద్యవలన కల్గిన అజ్ఞానపు కర్మవాసనలు సూక్ష్మ 
రూపంలో ఈ జన్మలోను, రాబోయే జన్మల్లోను 
ప్రతిఫలిస్తాయి. 


26 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః 
పూర్వజన్మ సంస్మారముల వల్లే జాతి, ఆయుర్ధాయం, 
సుఖదుఃఖాలు, భోగములు కల్గుతున్నాయి. 


తే హ్లాదపరితాపఫలాః పుణ్యాపుణ్యహేతుత్వాత్‌ 

మనిషి అనుభవించు జీవితానికి వారు గత జన్మల్లో 
చేసిన పాప, పుణ్య కర్మల ఫలితములే. 

పరిణామతాప సంస్కార దుఃఖైర్లుణవృత్తి విరోధాచ్చ 
దుఃఖమేవ సర్వం వివేకినః 

మనిషి జన్మరీత్యా తెలివి కలవాడైనా సుఖాల ఆకర్షణలకు 
లోనయి కర్మఫలమే దుఃఖహేతువన్న విషయాన్ని 
పక్కన పెడుతున్నాడు. 


హేయం దుఃఖమనాగతమ్‌ 
రాబోవు కాలంలో, మరుజన్మలో అనుభవించాల్సిన 
కర్మఫల శేషాన్ని ఇప్పుడు ఆపివేయవలెను. 


ద్రష్ట్రదృశ్యయోః సంయోగో హేయహేతుః 

మనస్సు ఆత్మతో సంయోగము చెంది దేనిని చూడటం 
చేత దుఃఖము కల్గుతున్నదో ఆ సమస్త ప్రకృతి 
ప్రపంచాన్ని శాశ్వతం కాదన్న వైరాగ్య భావాన్ని 
అలవర్చుకోవడము. 


ప్రకాశ - క్రియా - స్థితిశీలం భూతేంద్రియాత్మకం 
భోగాపవర్గార్థం దృశ్యమ్‌ 
27 


19. 


20. 


21. 


22, 


283. 


ప్రకాశము, (క్రియ, స్థితి స్వభావములతో కూడినది, 
భూతములు కదయ ములు స్వరూపములు కల్లినదీ 
మరియు భోగము ప్రయోజనం కల్లినదాన్ని ప్రకృతి 
దృశ్యం అంటారు. 


విశేషావిశేష లింగమాత్రాలింగాని గుణపర్వాణి 
గుణాల స్థితులు నాలుగువిధాలు - (ప్రత్యక్ష స్తూల 
భూతాలు, ఇంద్రియాలకు గోచరించని తన్మాత్రలు, కేవల 
సూచితాలు, అసూచితాలు. 

ద్రష్టా దృశిమాత్రః శుద్దో-పి ప్రత్యయానుపశ్యః 

సాక్షి అయిన ఆత్మ చైతన్యవంతమై, శుద్ధమై ఉన్నా 
బుద్ధిలోభాసించే వృత్తులను అనుసరించి ప్రతిఫలిస్తుండును. 


తదర్థ ఏవ దృశ్యస్యాత్మా 

ప్రకృతి స్వభావము ఆత్మయొక్క భోగము సిద్ధపరచుటకు 
ఏర్పడినది. 

కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తదన్యసాధారణత్వాత్‌ 
కృతార్థుడైనవాడు ప్రకృతిని విసర్జించి దానిని నష్ట 


పోయినప్పటికీ ఇతరులకు మాత్రం సాధారణమై ఉండటం 
వల్ల ఈ దృశ్యరూప జగత్తు నశించకుండా ఉండును. 


స్వస్వామిశకోః స్వరూపోపలబ్దిహే వాతుః సంయోగః 
పరమాణువుల సమూహమైన ప్రకృతి, ప్రకృతికి 
మూలమైన పురుషుడు ఈ రెండు శక్తుల స్వరూప 
స్వభావమునకు కారణం సంయోగమే. 

28 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


తస్య హేతురవిద్యా 

ఈ సంయోగమనే భావనకు అవిద్యయే కారణము. 
తదభావాత్సంయోగాభావో హానం తద్దృశేః కైవల్యమ్‌. 
ఈ అవిద్య నశించిన వెంటనే ప్రకృతి పురుష 
సంయోగము నివృత్తి అయి కైవల్యం కలుగుతుంది. 


వివేకఖ్యాతిరవిప్లవా హానోపాయః 

జడపదార్థము ప్రకృతి కాని, మనస్సు గాని సత్యము 
అయిన పురుషుడు కాదు అన్న వివేకమును నిరంతరము 
అభ్యసించడమే అవిద్య నాశనమునకు హానిలేని ఉపాయము. 


తస్య సప్తధా ప్రాంతభూమిః ప్రజ్ఞా 


యోగి సర్వజ్ఞ స్థితి పొందడానికి వివేక జ్ఞానములతో 
కూడిన ఏడు జ్ఞాన భావనలు అదిగమించవలెను. 


యోగాంగానుష్థానాదశుద్ధిక్షయే జ్ఞాన దీప్తిరావివేక ఖ్యాతేః 


యోగాంగములను మనస్సులో, మాటల్లో, ఆచరణలో 
పాటించుట వలన అవిద్య, అశుద్ధి నాశనమవుతుంది. 
జ్ఞానము యొక్క వెలుగు వివేక ఖ్యాతి దశ వచ్చేవరకు 
కొనసాగుతుంది. 


యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా 
ధ్యాన సమాధయో-ష్టావం గాని 

యమ, నియమ, ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహారము, 
ధారణ, ధ్యానము, సమాధి అనే ఈ ఎనిమిది 


యోగాంగములు 
29 


30. 


31. 


32. 


33. 


34. 


అహింసా - సత్యాస్తేయ - బ్రహ్మచర్యాపరిగ్రహా యమాః 
యమములు అయిదు అహింస సత్యము, అస్తేయము, 
బ్రహ్మచర్యము, అపరిగ్రహము. 


జాతి - దేశ - కాల సమయాన వచ్చిన్నాః సార్వభౌమ 
మహావ్రతమ్‌ 

ఈ యమములు జాతి, ప్రదేశము, సందర్భము, ప్రత్యేక 
నియమాలతో సంబంధము లేకుండా అన్ని 
సందర్భములలో పాటించవలసిన మహావ్రతములు. 


శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వరప్రణిధానాని 
నియమాః 

నియయములు అయిదు అవి శౌచము, సంతోషము, 
తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. 


వితర్మబాధనే ప్రతిపక్షభావనమ్‌ 
యోగ ప్రతిబంధకాలైన ఆలోచనలు అరికట్టి తద్వెతిరేక 
భావాలను అవలంబించాలి. 


వితర్మాహింసాదయః కృతకారితాను మోదితా 
లోభక్రోధమోహ పూర్వకా మృదుమధ్యాదిమాత్రా 
దుఃఖా జ్ఞానంతఫలా ఇతి ప్రతిపక్షభావనమ్‌. 


తాను స్వయంగా గాని, ఇతరుల చేత చేయించినవి 
గాని, ఇతరులు చేయగా ఆమోదించినవి వితర్మము 
అనబడతాయి. ఇవి లోభము, మోహము, కోపముల 


30 


85. 


36. 


37. 


38. 


వలన చేయబడతాయి, అలాగే మృదు, మధ్యమ 
మరియు తీవ స్థాయిలలో ఉంటాయి. ఈ వితర్మాలు 
జీవాత్మకు అనంతమైన దుఃఖము, అనంతమైన అజ్ఞాన 
రూపాలతో ఫలితాలనిచ్చును. ఈ విధంగా చింతన, 
మననలను చేయుటయే ప్రతిపక్ష భావన. 


అహింసాప్రతిష్టాయాం తత్సన్నిధా వైరత్యాగః 

సమస్త జీవము గురించి చిత్తములో నిత్యము అహింస 
పాటించుటవలన యోగి సన్నిధిలో ఉన్న ప్రాణుల 
పరస్పర విరోధ భావములు నశించును. 


సత్యప్రతిష్టాయం క్రియాఫలాశ్రయత్వమ్‌ 

చిత్తములో నిత్యము సత్య భావన కల్లి ఉన్న యోగి 
మనస్సులో ఏది అనుకున్నను, మాట్లాడిననూ అది 
తప్పక జరుగును. 

అస్తేయ ప్రతివ్రాయాం సర్వరత్నో పస్థానమ్‌ 

ఇతరుల సొమ్ము అనగా స్రీ, ధన, ధాన్య, సమస్త 
వస్తువులు దొంగలించకుండా ఉండటము వలన ఆ 
యోగి దగ్గరకు సమస్త ప్రకృతి సంపద చేరుకొనును. 
బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభః 

బ్రహ్మచర్యము అనగా కేవలము వారికి అందిన ధర్మమైన 


కామము పాటించడము. దీనివలన జీవశక్తి 
వృధాకాకుండా వారు తేజోవంతులవుతారు. 


31 


39. 


40. 


41. 


42. 


48. 


అపరిగ్రహ స్థైర్యే జన్మకథంతాసంభోదః 

ఇతరులు ఇచ్చే దాన ధర్మాల యందు ఆశ, ఆసక్తులు 
మనస్సులో ఉండనివారికి గతజన్మల యదార్థ జ్ఞానము 
కలుగుతుంది. 


శౌచాత్స్వాంగజుగుష్సా పరైర సంసర్గః 
నిత్యం శుభ్రత అలవాటుగా మారిన తరువాత, శరీరాన్ని 


సొగసుగా ఉంచాలన్న భావన తొలగిపోతుంది. శరీర 
అభిమానం క్షీణిస్తుంది. 


సత్త్వశుద్ధి సౌమన స్యైకాగ్యేంద్రియజయాత్మదర్శన 
యోగ్యత్వానిచ 

శరీరమును శుభ్రముగా ఉంచుకొనుట వలన ఆరోగ్య 
వంతులయి, మనస్సుకు ఉల్లాసం కలిగి, ఏకాగ్రత 
కుదిరి, ఇంద్రియ నిగ్రహం సిద్ధించి ఆత్మదర్శన యోగ్యత 
కల్గుతుంది. 


సంతోషాదనుత్తమ సుఖలాభః 
సంతోష భావన వలన సర్వ శ్రేష్టమైన పరమానందం 
కల్గుతుంది. 


కాయేంద్రియసిద్ధిర శుద్ధి క్షయాత్తపసః 


ణి ఇ 
తపస్సువలన దేహము, ఇంద్రియములు శుద్ధిచేయబడి 
వాటిపై మమకారం నశించిన వెంటనే సిద్దులు కల్లును. 


32 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


స్వాధ్యాయాదిష్టదేవతా సంప్రయోగః 
ఇష్ట దేవతా భావముతో జపించడము వలన సాధన 
తీవ్రమగును. 


సమాధిసిద్ధిరీశ్వర (ప్రణిధానాత్‌ 

సర్వస్వాన్ని అంటే పాపపుణ్యాల ఫలాన్ని ఈశ్వరార్పణం 
చేయడం వల్ల సమాధి సిద్ధిస్తుంది. 

స్థిరసుఖమాసనమ్‌ 

శరీరాన్ని జయించి స్థిరంగా ఉంచగలిగితే చిత్త ఏకాగ్రత 
కలిగి సాధన స్థిరపడుతుంది. 


ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యామ్‌ 

శరీరానికి స్వాభావిక చలనాన్ని నిరంతరం నిరోధించడం 
వలన అనంతం గురించి ధ్యానించడం వలన ఆసనము 
స్థిరమై సుఖకరమౌతుంది. 

తతో ద్వంద్వానభిఘాతః 

ఆసన సిద్ధి కలిగిన తరువాత సాధకుని శరీరము, 
మనస్సుల మీద చలి-వేడి, ఆకలి-దప్పిక, సుఖ - 
దుఃఖములు మొదలైన ద్వంద్వములు బాధించలేవు. 
తస్మిన్‌ సతి శ్వాస ప్రశ్వాసయోర్గతివిచ్చేదః ప్రాణాయామః 
తర్వాత ప్రాణాన్ని సులభంగా వశం చేసుకోవడానికి 


ప్రాణాయామం ద్వారా శ్వాసను వశం చేసుకునే 
ప్రయత్నం చేయాలి. 


50. 


ర్‌1. 


ర్‌2. 


ర్‌తి. 


ర్‌4. 


బాహ్యాభ్యంతరస్తంభ వృత్తిః దేశకాలసంఖ్యాభిః 
పరిదృష్టో దీర్గ సూక్ష్మః 

ప్రాణాయామం విధానం ద్వారా ప్రాణాన్ని లోపలికి 
పీల్చుకోవడం, బయటకు వదలడం, ఊపిరితిత్తుల్లో 
నిలపడం, చొరనీయకుండా ఉంచడం, శరీరంలో 
ప్రత్యేకంగా ఒక చోట ప్రాణాన్ని నిలపడం, ఎంత 


సమయం నిలపడం లాంటి వాటి ద్వారా 
ప్రాణస్థితిగతులు సాధన చేయడం. 


బాహ్యాభ్యంతరవిషయాక్షేపీ చతుర్థః 

తర్వాత ప్రాణమును దేహము బయట కూడా నిల్పుటకు, 
తిరిగిలోనికి తెచ్చుట _సాధించగల్గ్లడము నాల్గవ 
ప్రాణాయామం 

తతః క్షీయతే ప్రకాశావరణమ్‌ 

నిరంతర ప్రాణాయామం వలన జ్ఞానాన్ని కప్పిఉంచిన, 
త్రిగుణాలతో నిర్మితమైన వెలుతురు తొలగిపోతుంది. 
ధారణాసు చ యోగ్యతా మనసః 

జ్ఞానం ప్రకాశించడం చేత మనస్సు ధారణ పొందడానికి 
అర్హత కలుగుతుంది. 

స్వవిషయాసంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార 
ఇవేంద్రియాణాం ప్రత్యాహారః 


34 


ర్‌ర్‌. 


కనిపించే దృశ్యం యొక్క నిజమైన రూపం చిత్తంలో 
ఉంది. ఇంద్రియాలు సంయోగించబడటం వలన 
ఏకత్వం పొంది ప్రతిస్పందనగా ఆ దృశ్యరూపము 
దాల్బును. ఈ రూపాలను పొందకుండా చిత్తాన్ని 
నిరోధిస్తే మనస్సు శాంతించడము ప్రత్యాహారము. 


తతః పరమా వశ్యతేంద్రియాణామ్‌ 


ప్రత్యాహారము కల్గిన ఇంద్రియ వశీకరణం జరుగుతుంది. 
తద్వార శరీరము సంపూర్ణంగా అదుపులోకి వచ్చును. 


అణువణువు వ్యాపించిన, 
దైవానికి ప్రతిరూపమైన ఓంకారాన్ని 
నిత్యం స్మరించి ఆరోగ్యంగా 
ఆనందంగా తరించండి 


35 


8. విభూతి పాదము 
(యోగశక్తులు) 
యోగసూత్రాలు మొత్తం 56 
దేశబంధశ్చిత్తస్య ధారణా 
దేహములో ఆత్యాద్మిక కేంద్రాలయిన షట్పక్రాల యందు 
చిత్తమును నిశ్చల స్థితిలో ఉంచడమే ధారణ. 


తత్ర ప్రత్యయె కతానతా ధ్యానమ్‌ 
నిరంతర ధారణ స్థితియే ధ్యానము 


తదేవార్థమాత్రనిర్భాసం స్వరూపశూన్యమివ సమాధిః 
ధ్యానమే, ధ్యానింపబడు రూపముగా తోచి ఆ 
తలంపుకూడా మరచి విస్కృతి పొందు స్థితియే సమాధి. 
త్రయమేకత్ర సంయమః 


ధారణము, ధ్యానము, సమాధి అను మూడును ఒకే 
విషయం నందు చేరడం సంయమ స్టితి. 


తజ్జయాత్‌ ప్రజ్ఞా--లోకః 
సంయమమును పొందిన వారికి, వారు సందర్శింపకోరు 
సమస్త వస్తు స్వరూపాలు పొందగలరు. 


తస్య భూమిషు వినియోగః 
స్థూల విషయముల యందు, సూక్ష్మ విషయముల 
యందు క్రమక్రమంగా సంయమ అభ్యాసము 
జరుపవలెను. 

36 


10. 


11. 


త్రయమంతరంగం పూర్వేభ్యః 

యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ఐదు 
యోగాంగముల కంటె ధారణ, ధ్యాన, సమాధి అనే 
అంతరంగ యోగాంగములు మిక్కిలి ఉపయోగం. 
తదపి బహిరంగం నిర్బీజస్య 


అసంప్రజ్ఞాత అనబడే నిర్చీజ సమాధికి ధారణ 
ధ్యానాంగములు మూడు బహిరంగాలు. 


వ్యుత్ధాన - నిరోధ సంస్కారయోరభిభవ - ప్రాదుర్భావౌ 
నిరోధక్షణచితాన్వయో నిరోధపరిణామః 

ఏకాగ్రత, నిరుద్దము అను నిరోధ సంస్మార ప్రారంభము 
చిత్త నిరోధ పరిణామమనియు తెలియవలెను. 

తస్య ప్రశాంత వాహితా సంస్మారాత్‌ 


నిరోధ పరిణామం చిత్తం పొందగా, దాని సంస్మార 
బలము వలన కేవలము సత్వగుణమే కల్గుతుంది. 


సర్వార్థతైకాగ్రతయోః క్షయోదయౌ చిత్తస్య సమాధి 
పరిణామః 


అనేక విషయములు ఆలోచిచండము చిత్తధర్మం, ఒకే 
విషయం నందు చిత్త ధర్మము పరిణామం కల్గిన సమాధి 
పరిణామం కల్లును. 


37 


12. 


13. 


14. 


15. 


16. 


తతః పునః శాంతోది తౌతుల్య (ప్రత్యయౌ 
చిత్తస్యైకాగ్రతా పరిణామః 

చిత్తము శాంతమును పొందుచుండగా సమానమైన వృత్తి 
విశేషములు చేరి ఏకాగ్రతా పరిణామము కల్గుతుంది. 
ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థాపరిణామా 
వ్యాఖాతాః 

పూర్వోక్తమగు నిరోధ సమాధి, ఏకాగ్రత పరిణామముల 
నిరూపణ మూలమున భూతములు, ఇంద్రియములు 
అనిన వాటియందు ధర్మపరిణామము అతీతము. 
శాంతోదితావ్యపదేశ్యధర్మానుపాతీ ధర్మీ 
స్వీయకార్యనిర్వహణకు కావలసిన శక్తిసామర్థ్యము లేక 
విశ్రాంతి పొందునపుడు, తమ కార్యములను నెరవేర్చుకొను 
చున్నపుడు, నిర్ణయాలు తీసుకున్నపుడు ఉండు ధర్మములను 
విడువక అట్టివానితో కూడి యుండినదే ధర్మి, 
క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః 

ఒక వస్తువు అనేక క్రమాలుగా పరిణామము 
చెందుతుంది. అట్టివన్నీ తేడాలు లేకుండా ఒకే దృష్టి 
కల్గిఉండటం ధర్మీ పరిణామము. 


పరిణామత్రయసంయమాదతీతానాగతజ్ఞానమ్‌. 


38 


17. 


18. 


19. 


20. 


21. 


త్రికాలముల యందు సంయమస్టితి ఉంచడం వలన 
భూత, భవిష్యత్తు, వర్తమాన కాలజ్ఞానము కల్గుతుంది. 


శబ్దార్థ ప్రత్యయానామితరేతరాధ్యాసాత్‌ సంకరస్తత్‌ 
ప్రవిభాగసంయమాత్‌ సర్వభూతరుతజ్ఞానమ్‌. 

శబ్దము - జాతి, గుణ క్రియారూపము యొక్క జ్ఞానము 
బుద్ధికి కల్గుట వలన ఒక దానితో ఒకటి లీనమవు 
తున్నాయి. వాటియందు అన్నింటిని కలిపికాకుండా 
అంతరస్పందన యందు ప్రత్యేక సంయమము పాటిస్తే 
సకలజీవుల భాషా జ్ఞానము కల్లును. 
సంస్మారసాక్షాత్మరణాత్‌ పూర్వజాతి జ్ఞానమ్‌ 

చిత్త సంస్కారాల యందు సంమయమము వలన 
పూర్వజన్మల జ్ఞానము కల్లును. 

ప్రత్యయస్య పరచిత్తజ్ఞానమ్‌ 

పరుల ముఖకవళికల మీద సంయమ స్థితినుంచిన వారి 
అంతఃకరణ అభిప్రాయాలు తెలియును. 


న చ తత్‌ సాలంబనం తస్యావిషయీభూతత్వాత్‌ 
కాని చిత్త వికారములు బయటపడకపోతే విషయాలు 
తెలుసుకోలేరు. 

కాయరూప సంయమాత్తద్‌ గ్రాహ్యశక్తి 

స్తంభే చక్షుః ప్రకాశా సంయోగే-ంతర్జానమ్‌ 


39 


22, 


283. 


24. 


25. 


శరీర రూపంలో సంయమం చేస్తే, రూపగ్రాహ్యశక్తి 
ప్రతిబంధితమై నేత్రేంద్రియంలోని ప్రకాశశక్తి వేరవటం 
వల్ల ఇతరుల దృష్టికి కనపడకుండా అదృశ్యస్థితి 
పొందగలరు. 


ఏతేన శబ్దాద్యంతర్థానముక్తమ్‌ (చేర్చబడిన సూత్రం) 
పైన తెల్పిన శరీర అదృశ్య ఉపాయంతో శబ్దాలను కూడా 
వినపబడకుండా చేయవచ్చు. 

ఈ శక్తులన్నీ ప్రస్తుత స్థితిలో మాత్రం ఉపయోగం 

కాని సమాధి స్థితి పొందడానికి అడ్డంకులు. 


సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయ మాదప 
రాంత జ్ఞాన మరిష్టేభ్యోవా. 

కర్మఫలము _అనుగ్రహించుటకు _ ఉపక్రమించెనని, 
ఉపక్రమించలేదు. అన్న కర్మలయందు సంయమస్థితి 
ఉంచినవారికి మరణకాల జ్ఞానము, అరిష్టాలు తెలియును. 


మైత్రాదిషు బలాని 
స్నేహము, సంతోషసము, దయ ఉదాసీనత వంటి వాటియందు 
సంయమ నుంచిన ఈ లక్షణాలు ప్రాప్తించును. 
బలేషు హస్తిబలాదీని 
బల, పరాక్రమములు కల్లిన జీవులయందు సంయమను 
నిల్చిన అలాంటి లక్షణాలే ప్రాప్తించును. 

40 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


ప్రవృత్యాలోకన్యాసాత్‌ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ణ జ్ఞానమ్‌. 
హృదయంలో అంతఃకరణ జ్యోతియందు సంయమ 
నుంచిన అతిసూక్ష్మ పదార్థములును, భూగర్భమునందు, 
పర్వతాలయందు ఉన్న నిక్షేపాలు గోచరించును. 


భువనజ్ఞానం సూర్యే సంయమాత్‌ 
సూర్యునియందు సంయమము నుంచిన అంతరిక్ష 
లోకాలయిన ఊర్ద్వ, అథో లోకాల జ్ఞానం సిద్ధించును. 


చంద్రే తారావ్యూహజ్ఞానమ్‌ 

చంద్రునియందు సంయమము నుంచిన గ్రహ, నక్షత్ర 
స్వరూపజ్ఞానము సిద్ధించును. 

ధ్రువే తద్గతిజ్ఞానమ్‌ 

ధ్రువ నక్షత్రమందు సంయమ నుంచిన సకల నక్షత్ర 
గతిజ్ఞానం కలుగును. 

నాభిచక్రే కాయవ్యూహజ్ఞానమ్‌ 

నాభిలో గల చక్రమందు సంయమము చేయగా శరీర 
అంతర, నాడీకోశ జ్ఞానం కల్లును. 

కంఠకూపే క్షుత్సిపాసానివృత్తిః 

గొంతునాళము నందు సంయమము గావించిన 
ఆకలిదప్పికలు కలుగవు. 


41 


32. 


383. 


34. 


85. 


36. 


కూర్మనాడ్యాం స్థెర్యమ్‌ 
గుండెను కలుపు నాళంనందు సంయమ మొనరించిన 
శరీరము నందు స్టెర్యమేర్చడును. 

b= 
మూర్ధజ్యోతిషి సిద్ధ దర్శనమ్‌ 
తల మీద బ్రహ్మరంధ్రం నందు సంయమ ఉంచిన సిద్దులు, 
దేవతలను, మృతపురుషులను సందర్భించ వచ్చును. 
ప్రాతిభాద్వా సర్వమ్‌ 
అంతఃకరణము అత్యున్నత శుద్ధదశకు చేరుకుంటే 
సంయమసితి రాకున్నాకూడ సకలసిద్దులు కల్లును. 
హృదయే చిత్త సంవిత్‌ 
శరీరము మధ్యనున్న హృదయం నందు సంయమము 
నుంచిన స్వీయ, ఇతరుల చిత్త విషయాలు తెలియును. 
సత్త్వ పురుషయోరత్యంతా సంకీర్ణయోః 
ప్రత్యయావి శేషో భోగః 
పరార్థత్వాత్‌ స్వార్థసంయమాత్‌ పురుషజ్ఞానమ్‌ 
సత్వగుణానికి, ఆత్మకు సరైన అర్థము తెలియక బుద్ధితత్వము 
తనకు లాభదాయకమైన జ్ఞానమును విడిచి బోగమే 
ముఖ్యమని ముందుకు పోవును. భోగ స్వరూపమగు 
స్వతంత్ర సత్వగుణము యందు సంయమస్థితినుంచడం 
వలన ఆత్మతత్వజ్ఞానం కల్గును. 


42 


37. 


38. 


39. 


40. 


41. 


42, 


తతః ప్రాతిభశ్రావణ వేదనా దర్శాస్వాదవార్తా జాయంతే 
దీనివలన దివ్యజ్ఞానము, దివ్యస్పర్శ రూప, రస గంధాది 
జ్ఞానములు కల్లును. 

తే సమాధావుపసర్గా వ్యుత్తానే సిద్దయః 

ఈ ఇహలోక శక్తులన్నీ అభివృద్ధి దశలో సమాధికి 
అడ్డంకులగును. 

బంధకారణ శెథిల్యాత్‌ ప్రచార సంవేదనాచ్చ చిత్తస్య 
పరశరీరావేశః 

కర్మరహితమైన చిత్తము స్వంత్రము పొంది శరీరంలోనుండి 
బయటకు వచ్చిపోవుచుండును సజీవ, నిర్జీవుల యందు 
పరకాయ ప్రవేశం చేసి తిరిగి వెళ్ళవచ్చు. 


ఉదానజయాజ్ఞలపంకకంటకాదిష్వసంగ ఉత్రాంతిశ్చ 
కంఠము, తల భాగంలో ఉదాన వాయు జయము వలన 
నీళ్ళలో తేలియాడగలరు. 
సమానజయాజ్ఞ్వలనమ్‌ 


హృదయం నుండి నాభివరకు ఉన్న సమానవాయు 
జయం వలన అద్వితీయమైన తేజస్సు గలిగి 
దివ్యకవచము ఏర్పడును. 


(శోత్రాకాశయోః సంబంధసంయమాద్దివ్యం శోత్రమ్‌ 


43 


48. 


44. 


45. 


46. 


47. 


చెవులను ఆకాశంతో సంయమ చేసినపుడు సూక్ష్మశబ్దాలు 
దూరశబ్దాలు వినగల్లును. 

కాయాకాశయోః సంబంధసంయమాల్లఘ 
తూలసమాపత్తే శ్చాకాశగమనమ్‌ 


శరీరానికి, ఆకాశానికి మధ్య సంబంధం మీద సంయమ 
స్థితిని పొందడము వలన దూది అంత తేలికయి 
ఆకాశములో విహరించగల్లుతారు. 


బహిరకల్పితా వృత్తిర్మహావిదేహా తతః ప్రకాశావరణక్షయః 
మనస్సు కేవలం దేహాన్ని ఆగ్రయించకుండా బాహ్య 
ప్రకృతి సంబంధాన్ని కల్పించుకొన్నపుడే విదేహమయి 
దేహభ్రాంతి నశించి జ్ఞానము చేత ప్రకాశిస్తారు. 
స్థూలస్వరూప సూక్ష్మాన్వయార్థవత్త్వ సంయమాత్‌ భూతజయః 
భూగోళరూపం లాంటి స్టూలవ్యవస్థ, వాయువు యొక్క 
స్పర్శ సూక్ష్మస్థితి లాంటి వాటిపై సంయమ జరిగినపుడు 
పంచభూతాలు అధీనమగును. 

తతో -ణిమాదిప్రాదుర్భావః కాయసంపత్తద్ధర్మానభి ఘాతశ్చ 
అలాంటి భూతజయ సిద్ధివలన అణిమాది సిద్దులు, వాతావరణం 
బాధించలేని అద్భుతమైన, శక్తివంతమైన శరీరము కల్గును. 

రూప - లావణ్య - బల - వజ సంహననత్వాని కాయసంపత్‌ 
అందమైన ఆకారం, (ప్రకాశంతో శోభించడము, 
శరీరబలము అధికమయి వజంలా మారును. 


44 


48. 


49. 


50. 


ర్‌1. 


52. 


గ్రహణ - స్వరూపాస్మితాన్వయార్థ వత్వ 
సంయమాదింద్రియ జయః 
మనస్సు, ఇంద్రియముల మీద సంయమము వలన అవి 


అధీనమగును. 

తతో మనోజవిత్వం వికరణ భావః ప్రధానజయశ్చ 
దానితో మనోవేగం కల్లి శరీరంతో సహా ఎక్కడికైనా 
చేరగలిగి, ఎక్కడి వస్తువులనైనా రప్పించుకోగల్లి, ప్రకృతి 
సంబంధమైన విషయాలు స్వాధీనమగును. 
సత్వపురుషాన్యతాఖ్యాతి మాత్రస్య సర్వభావాధిష్టాతృత్వం 
సర్వజ్ఞాతృత్వం చ 

చిత్తం నందలి సాత్విక భాగము నందు సంయమ వలన 
పురుష ప్రకృతులు వేరన్న భావన పోయి సమస్త ప్రకృతి 
పరిణామ విషయజ్ఞానము కల్లును. 

తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కైవల్యమ్‌ 

అట్టి విశోకావస్థయందు వైరాగ్యము కల్గుటవలన 
అడ్డంకులు, అవిద్య నశించి కైవల్యము ప్రాప్తించును. 
స్థాన్యుపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్ట 
ప్రసంగాత్‌ 

వైరాగ్యాన్ని పోగొట్టడానికి దేవతలు, యక్షులు, చేసే 
ప్రయత్నం బారిన పడరాదు. 


45 


ర్‌తి. 


రక్త 


ర్‌ర్‌. 


56. 


క్షణతత్‌ క్రమయోః సంయమాద్వివేకజం జ్ఞానమ్‌ 


కోరిక క్షణకాలంలో పుట్టును, ప్రలోభ కారణమైన ఈ 
క్షణకాల స్థితి పట్ల సంయమ వలన వైరాగ్యము పుట్టి గత 
క్షణకాల స్థితికి యోగి వివేకము అంకిత మవుతుంది. 
జాతి - లక్షణ - దేశై రన్యతా-న వచ్చేదాత్తుల్యయోస్తతః ప్రతిపత్తి ః 
జాతి బేదముల యందు, వాటి రూప లక్షణాల యందు 
వ్యత్యాసము కనుక్కోలేని సమాన పదార్ధాలయందు 
సంయమస్థితి ఉంచడము వలన ఇవన్నీ ప్రకృతి పురుష 
సంయోగం చేత ఏర్పడిన అశాశ్వతమైనవన్న వివేక 
జ్ఞానం బోధపడును. 


తారకం సర్వవిషయం సర్వథావిషయమక్రమం చేతి 
వివేకజం జ్ఞానమ్‌ 

యోగి తనకు లభించిన వివేక జ్ఞానంతో సమస్త 
విషయాలను ఏకాలంలోనైనా తెలుసుకోగల్లుతారు. సృష్టి 
సమస్తము నశించేదేనన్న విషయం గ్రహించి వైరాగ్యాన్ని 
పెంచుకొని కైవల్యాన్ని పొందుతారు. 

సత్త్వ పురుషయోః శుద్ధిసామ్యే కైవల్యమ్‌ 


చిత్తము యొక్క బుద్ధికి, ఆత్మకు రెండిటికి నిర్మలత్వము 
ఒకే కాలంలో ప్రాప్తించడమే కైవల్యము. 


46 


4. కైవల్యపాదము 
(స్వాతంత్ర్యము) 
యోగసూత్రాలు మొత్తం 834 
జన్మాషధి - మంత్ర - తపః - సమాధిజాః సిద్దయః 


ధ 
సమాధి సిద్దులు ఐదు రకాలు పుట్టుకతోనే సిద్దులు, 
మూలకాల ద్వారా సిద్దులు, మంత్రములు జపించడం 
వలన శరీరం మనస్సు ఒక్కటి చేసి ఇంద్రియ నిగ్రహం 
గావించి తపస్సు చేయడం వల్ల, యోగాభ్యాసం చేత 
సమాధిసిద్ధి. 

జాత్యంతర పరిణామః ప్రకృత్యాపూరాత్‌ 


సిద్ధశక్తులు పొందటానికి సాధకునికి అవసరమైన అనేక 
దేహములు కలుగడం ప్రకృతిచే పూరింపబడుతుంది. 


నిమిత్తమ ప్రయోజకం ప్రకృతీనాం వరణభేదస్తు తతః 
క్షేత్రికవత్‌ 
ప్రకృతి ధర్మముననుసరించి, పూర్వసంస్మారముల చేత 
జన్మపరంపర కల్లును. ప్రకృతి మూలికల ప్రభావం చేత 
రుగ్మతలు తొలగిపోయి దేహమనే క్షేత్రంలోకి ప్రకృతి 
ప్రవాహంలా జొరపడును. 
నిర్మాణచిత్తాన్యస్మితామాత్రాత్‌ 
పూర్వసంస్మారల ఫలితంగా అహంకారము తద్వార 
చిత్తము ఏర్పడతాయి. 

47 


ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తమే కమనేకేషామ్‌ 


శరీరంలోని అనేక ఇంద్రియాలను వాటి విధుల్లో 
ప్రవేశపెట్టెది చిత్తము. యోగి తన అనుభవం కోసం 
అనేక కల్పిత చిత్తములు సృష్టించుకొని కార్యం నెరవేరిన 
తర్వాత తిరిగి మహోతృష్టమైన ప్రకృతి జన్మచిత్తం లోకి 
లీనం చేసుకోబడును. 


తత్ర ధ్యానజమనాశయమ్‌ 

మొదటి నాలుగు సమాధి సిద్దులకంటె చివరిది ప్రస్తుతం 
అభ్యసింపబడుతున్నది. అత్యుత్తమం. సమాధివలన 
కల్గిన చిత్తం కర్మసంస్మార రహితమైనది. 
కర్మాశుక్తాకృష్ణం యోగినస్రివిధమితరేషమ్‌ 
కర్మలయొక్క రకాలు సత్మర్మలు, మి(శములు, అధమ 
కర్మలు కాని యోగికి ఈ కర్మలు సంచితములుగా 
నిలువవు ఎట్టిఫలాలు సిద్ధించవు. 

తతస్త ద్విపాకానుగుణానామేవాభివ్యక్తిర్వాసనానామ్‌. 
కర్మ ఫలితాలు అనంతంగా ఉండును కావున స్కృతి 
మాత్ర సంస్కార, జాతి సంస్కార ఫలములు. 

జాతి - దేశ - కాల - వ్యవహితానామప్యానంతర్యం 
స్మృతి సంస్కారయోరేకరూపత్వాత్‌ 

జాతులు, దేశములు, కాలములు అనునవి ఒకదానికొకటి 
దూరంగా ఉన్నను ఒక జన్మముకు, వేరొక జన్మముకు 


48 


10. 


11. 


12. 


13. 


మధ్య తేడా ఉన్నా స్మృతి సంస్మారముల వలన అవి 
ఒక్కటిగా కనపడును. 


తాసామనాదిత్వం చాళిషో నిత్యత్వాత్‌ 
మన అనుభవమంతా సుఖము మాత్రమే పొందాలన్న 


కోరికను కలిగి ఉంటుంది. ఇది అవిద్యవలన 
కల్గుతుంది. అవిద్య అనాది నుండి ఉన్నది. 


హేతుఫలాప్రశయాలంబనైః 

సంగృహీతద్వాదేషామ భావే తదభావః 

కారణం, కార్యం, ఆధారం, శబ్లాది విషయాలతో 
కూడుకున్న విషయాలు యోగము వలన స్ఫృతి 
సంస్కారములు అంతమొందును. 

అతీతానాగతం స్వరూపతో - స్యధ్వభేదాద్ధర్మాణామ్‌ 


భూత, భవిష్యత్తులు తమ స్వభావంలోనే సూక్ష్మస్థితిలో 
నెలకొని ఉంటాయి. చిత్త ధర్మములు ఎంతకాలం 
గతించిపోయినను మరల వచ్చుచుండుట స్వభావ 
సిద్ధమగు ధర్మము. 


తే వ్యక్త సూక్ష్మాగుణాత్మానః 


త్రిగుణముల స్వభావాన్ని బట్టి స్టూలములు, 
సూక్ష్యములుగా కనిపిస్తాయి. దృశ్య ప్రపంచం 
స్టూలముగా కన్పించును. 


49 


14. 


15. 


16. 


17. 


18. 


పరిణామైకత్వాద్వస్తుతత్వమ్‌ 
పరిణామంలోని ఏకత్వము నుండి వస్తువుల్లోని ఏకత్వం 
ఏర్పడును. 
వస్తుసామ్యే- చిత్తభేదాత్తయో ర్విభక్తః పంథాః 
ఇంద్రియానుభవం, కోరిక ఒకే విషయంలో వేరువేరుగా 
ఉండటం వల్ల మనస్సు, విషయం రెండు భిన్న 
స్వభావాన్ని కల్గిఉంటాయి. 
న చైకచిత్త తంత్రం చేద్వస్తు తదప్రమాణకం తదా 
కింస్యాత్‌ 
వస్తువు ఒకే చిత్తం మీద ఆధారపడి ఉంటుందని చెప్పలేము. 
ఈ పక్షంలో వస్తువు ఉంది అనటానికి ప్రమాణం లేకపోవడం 
వల్ల వస్తువు అస్తిత్వానికి భంగం కల్గుతుంది. 
తదుపరాగా పేక్షిత్వాత్‌ చిత్తస్య వస్తు జ్ఞాతాజ్ఞాతమ్‌ 

ఇ అధి అజా a a 
వస్తువుల యొక్క స్వరూపగోచరము వాంఛించుట వలన 
చిత్తమునకు వస్తువు తెలియుట, తెలియకపోవుట జరుగును. 
సదా జ్ఞాతాః చిత్తవృత్తయ స్తత్రభోః 
పురుషస్యాపరిణామిత్వాత్‌ 
చిన్మాత్రమైన పురుషుడు చిత్తమునకు అధిపతి, 
పురుషుడు పరిణామ రహితుడు అందువలన 
చిత్తవృత్తులు తెలుస్తున్నాయి. 


50 


19. 


20. 


21. 


22, 


283. 


న తత్‌ స్వాభాసం దృశ్యత్వాత్‌ 


పురుషుడు మాత్రమే స్వయం ప్రకాశమై సమస్త ప్రకృతి 
నుండి, సర్వశక్తుల నుండి శక్తిని ప్రకాశింపజేస్తున్నాడు. 


ఏకసమమే చోభయానవధారణమ్‌ 

ఒకే సమయము నందు చిత్తము తన స్వరూమును 
ఎరుగుచు అన్యపదార్థములను ఎరుగలేదు. _ అట్టి 
శక్తిసామర్ధ్యముల చిత్తమునకు లేవు. 

చిత్తాంతర దృశ్యే బుద్ధిబుద్ధేః అతి (ప్రసంగః 
స్పృతిసంకరశ్చ 

మరొక చిత్తం వల్ల దర్శన యోగ్యత కల్పుతున్నదని 
ఊహిస్తే అలాంటి ఊహలకు అంతం లేకుండుట స్మృతి 
తారుమారగుట నిరాధారమగుట సంభవిస్తుంది. 

చితే రప్రతిసంక్రమాయాస్త దాకారాపత్యౌ స్వబుద్ధి 
సంవేదనం 

జ్ఞాన స్వరూపము / పురుషుడు / ఆత్మ నిర్వికారమై 
ఉండటం వల్ల చిత్తము పురుషుని స్వరూపాన్ని 
పొందినపుడు జ్ఞానవంతమగును. 


ద్రష్ట్రదృశ్యోపరక్తం చిత్తం సర్వార్థమ్‌ 
చిత్తమునకు ఒకవైపు దృశ్యప్రపంచం ప్రతిఫలిస్తుం 
టుంది, మరొకవైపు పురుష ప్రతిఫలిస్తుంటుంది. 


51 


24. 


25. 


26. 


27. 


28. 


చిత్తమునకు సర్వవిషయాలను (గహించే శక్తి కల్లును. 
తద సంఖ్యేయ వాసనాభిశ్చిత మపి పదార్థం 
సంహత్యకారితత్వాత్‌ 

చిత్తము, పురుష ప్రకృతి అనునవి మిశ్రమము అయి 
అర్ధక్రియా నిర్వహణకు తయారుకావడం వలన 
లెక్కలేనన్ని సంస్మారములున్నను, చిన్మాతృడగు పురుషునకు 
భోగరూపము, మోక్షరూపమగు ప్రయోజనాలున్నాయి. 


విశేషదర్శినః ఆత్మభావ భావవినివృత్తిః 
చిత్తము, పురుష ఒక్కటి కాదని వివేకి గుర్తించగల్లుతాడు. 


తదా వివేకనిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తమ్‌ 
ఆత్మయే చిత్తము - చిత్తమే ఆత్మ అనుభ్రాంతి నశించిన 
తరువాత వివేకరూపమగు జ్ఞానమును అంతర్ముఖము 
గలదిగా ఉండి కైవల్యం ప్రారంభమగును. 


తచ్చిద్రేష ప్రత్యయాంతరాణి సంస్కారేభ్యః 
వివేకరూపమగు జ్ఞానమును అంతర్ముఖముతో ఉండువానికి 


అవివేక జ్ఞానాంతరాళమందు బహిర్ముఖ కాలమునందున్న వాసనల 
చేత అహంకారము, అభిమానములు ఏర్పడుతున్నాయి. 


హానమేషాం క్లేశవ దుక్తమ్‌ 


అవిద్య, క్లేశ పంచకమును ని[గ్రహించిన విధంగానే ఈ 
సంస్కారాలను నిగ్రహించాలి. 


52 


29. 


30. 


31. 


32. 


33. 


ప్రసంఖ్యానే-ప్యకుసీదస్య సర్వథా వివేకఖ్యాతేః 
ధర్మమేఘస్సమాధిః 

సమస్త తత్వములను చక్కగా వివేకించే జ్ఞానాన్ని పొంది 
ఫలాపేక్ష లేక ఉండువానికి అలాంటి పరిపూర్ణ వివేక 
ఫలితంగా ధర్మమేఘం అనే నిర్దీజ సమాధి కల్గుతుంది. 
తతః క్లేశకర్మ నివృత్తిః 

దీనివల్ల అవరోధాలు, కర్మలు మళ్ళీ జనించవు 

తదా సర్వావరణమలాపేతస్య జ్ఞానస్యానంత్యాత్‌ జ్లేయమల్బమ్‌ 
చిత్తమును ఆవరించిన (ప్రతిబంధకావరణం తొలగి 
జ్ఞానం ప్రకాశిస్తుంది. 

తతః కృతార్థానాం పరిణామ క్రమసమాప్తిర్గుణానామ్‌ 
అప్పుడు (త్రిగుణాలు కార్యసాఫల్యాన్ని పొందడం వల్ల 
వాటి పరిణామక్రమం పరిసమాప్తమవుతుంది. 
క్షణప్రతియోగీ పరిణామాపరాంత నిర్లాహ్యః క్రమః 
క్షణములే ప్రతిబంధకములై యుండు పరిణామములలో 
ముందు, వెనుక అనదగిన క్రమము ఉన్నది, కాని 
సర్వగతతత్వాన్ని పొందిన చిత్తానికి క్రమం ఉండదు. 


భూత, భవిష్యత్‌లు నశించి కేవలం వర్తమానం మాత్రమే 
నిలుస్తుంది. సమస్త జ్ఞానము క్షణములో తెలియును. 


53 


834. పురుషార్థశూన్యానాం గుణానాంప్రతిప్రసవః కైవల్యం 
స్వరూపట్రతిష్టా వా చితిశక్తిరితి. 
పురుష ప్రయోజనం కన్నా వేరే ఫలాపేక్ష లేని 
త్రిగుణాలను విలోమక్రమంలో మూల ప్రకృతిలో లీనమై 
పోవడాన్ని చిత్‌ ప్రకాశాన్ని స్వస్వరూపంలో నెల 
కొల్చటాన్ని కైవల్యమంటారు. 


విరాళాలు అభినందనీయం 


ప్రతి సంవత్సరము శివరాత్రి ఉత్సవాలు, 
గురుపౌర్ణమి, పండుగ పర్వదినాలలో జరుపు 
ఆయా కార్యక్రమాలకు, అన్నదాన కార్యక్రమాలకు, 
విరాళాలు ఇవ్వదలచిన వారు సంప్రదించండి. 


94907 27245 


Gottimukkala Muralikrishna 
Online Account No : 
244010100035732 
IFS Code : UTIB0000244 

Axis Bank Ltd., Kurnool. 
54 


విరాళాలు అభినందనీయం 


దాతల కోసం ఎల్లపుడు స్వర్గ ద్వారాలు తెరచిఉంటాయి. 
యోగ & ప్రకృతి చికిత్సలకు సంబంధించిన పరిశోధన, ఆయా 
పుస్తకాల అభివృద్ధి & ముద్రణ కొరకు విరివిగా విరాళాలివ్వండి. 


Aditya Yoga Research & Rural Dev. Society 
(Regd. No. 61/2014) 
Online Account No : 
4282500101398101 


IFS COde : KARB0000428 
Karnataka Bank Limited, Kurnool 
ఆన్‌లైన్‌లో జమచేసిన మొత్తము యొక్క వివరాలను 
మొబైల్‌నెం. 9490727245లో తెలియపరచండి. _మనీఆర్డరు, 
డి.డిలు మరియు నేరుగా నగదు చెల్లించి రసీదు పొందుటకు 
చిరునామా : 


ఆదిత్య యోగ రిసెర్చ్‌ సెంటర్‌ 
యోగసదన్‌, ప్లాట్‌ నెం. 102, ఉమామహేశ్వరి నగర్‌, 
ఇండస్ట్రీయల్‌ ఎస్టేటు, కర్నూలు - 518 003 


visit us: 
www.sriadityayoga.blogspot.com 


BIBILOGRAPHY 


Yoga sutra vritti 1911 by Sri Sadasivendra Saraswathi 
The Yoga Sutras of Patanjali - 1912 by charles Johnson. 


The Yoga darsana of Patanjali 1912 by Rama Prasada 


The yoga system of patanjali 1914 by James Haunghton 
woods Volume 17 Harvard University press 
Patanjali Yoga sutra 2003 Chip Hartranfs 
Chanting Tutorial of Srivatsa Ramaswami in youtube 
Spiritual Heritage of India - RK Muth 
Swamy Prabhava nanda 
Yoga as philosophy and Religion by 
Surendra nathdas Gupta 
www.grimmly2007.blogspot.uk 
www.sriadityayoga.blogspot.com 
యోగదర్శనము 2011 పండిత గోపదేవ్‌ అంబాదర్శన 
గ్రంథమాల ఆర్యసమాజము, 
పాతంజల యోగసూత్రాలు - స్వామి వివేకానంద 2012 
పతంజలి యోగసూత్రములు 2001 గౌరి విజయ(ప్రకాశ్‌ 
జె.పి. పబ్లికేషన్స్‌ 
శ్రీ పతంజలి యోగసూత్రములు 1974 వెంకటరమణమ్మ 
మా గురువుగారి కృప. మే. 2009 


పుస్తకాల కొరకు సంప్రదించండి: 
ఫోన్‌ : 9490727245 


అణువణువు వ్యాపించిన, 
దైవానికి ప్రతిరూపమైన ఓంకారాన్ని 
నిత్యం స్మరించి ఆరోగ్యంగా 
ఆనందంగా తరించండి 


The Ultimate Book on Mind Control 
Patanjali Yoga Sutras 
₹10)- 


